గొడుగు 


తారో యషిమా 

తెలుగు : కె. సురేష్ 


CUMBRELLA 


TARO YASHIMA 


గొడుగు 


తారో యషిమా 

తెలుగు : కె. సురేష్ 


UMBRELLA 


BY TARO 
YASHIMA 


The Viking Press 


Copyrighe 


1958 by Tere Yukima. Fins published by The Viking Press in 1938 


Published on the same day in the Darmintsa of Canada by the Macmillan Company of Canada Limited Lithographed in USA 


Haru (Spring ) 


M omo is the name of a little girl 
who was born in New York . 
The word Momo means " the peach " in Japan 
where her father and mother used to live . 


వసంతం 


మోమో ఒక చిన్న 
పిల్ల 
. 
ఆమె న్యూయార్క్లో పుట్టింది . 
జపనీసు భాషలో “ మోమో” అంటే పీచ్ పండు . 
మోమో 
వాళ్ల అమ్మా , నాన్నజపాన్ నుంచి వచ్చారు . 


On her third birthday 
Momo was given two presents 
red rubber boots and an umbrella ! 
They pleased her so much 
that she even woke up that midnight 
to take another look at them . 


మోమో మూడవ పుట్టిన 
రోజున ఆమెకు రెండు 
బహుమతులు 
వచ్చా యి - ఎర్ర రబ్బరు 
బూట్లు , ఒకగొడుగు . 


ఈ బహుమతులు మోమోకి ఎంత 
నచ్చాయంటే ఆమెతరచురాత్రుళ్లు 
లేచి వాటిని చూస్తూ కూర్చునేది . 


Natstu ( Summer ) 


Unfortunately 
it was still Indian summer, 
and the sun was bright . 
Every morning 
Momo asked her mother , 
who used to take her 
to the nearby nursery school , 
" Why the rain doesn t fall?" 
The answer was always the same: 
" Wait , wait ; it will come." 


వేసవి 
దురదృష్టవశాత్తు ఇంకా సూర్యుడు తేజోమయంగా 
ప్రకాశిస్తూ , ఎండలుగానేఉన్నాయి . నర్సరీలో దింపే అమ్మని 
మోమో అడిగేది “వానలు ఎందుకు పడటం లేదు ? ” 
ఆమెకు ప్రతిసారీ అదే సమాధానం వచ్చేది , “ వేచి ఉండు , 
వేచి ఉండు , వాన వస్తుంది . ” 


One morning 
Momo was more impatient than ever , 
because the sun 
was brighter than ever. 
But, strangely enough , 
a splendid idea made her jump up 
when she was watching 
the sunshine in her milk glass . 
" I need my umbrella . 
The sunshine bothers my eyes !" 
But her mother said , 
" You know you can enjoy the sunshine 
better without the umbrella . 
Let s keep it for a rainy day . ” 


ఒరరోజు ఎప్పటికంటే సూర్యుడు 
ప్రకాశవంతంగా ఉండేసరికి మోమోకి 
అసహనం పెరిగిపోయింది . తన పాల 
గ్లాసులో సూర్యకాంతిని చూసిన ఆమెకి 
ఒక ఆలోచనరావటంతో ఎగిరి గంతేసింది . 


YO 


“ సూర్యకాంతి నా కళ్లకు ఇబ్బందిగా ఉంది . నాకు నా 
గొడుగుకావాలి !” 
కానీ 
అమ్మ ఒప్పుకోలేదు , “గొడుగు లేకుండా 

సూర్యకాంతిని ఇంకా బాగా ఆస్వాదించవచ్చు . 
దానినివానాకాలంలో తీద్దాం. ” 


Next morning 
Momo was still unhappy , 
because she still 
could not use her umbrella . 
But, strangely enough , 
another idea made her jump up 
when she was watching 
the people on the street. 
“ I certainly need my umbrella today ! 
The wind must bother my eyes!" 
But her mother said , 
" The wind might blow your umbrella away. 
Let s keep it for a rainy day ." 
మరునాడు కూడా తనగొడుగు 


ఉపయోగించలేకపోతున్నందుకు 

మోమోకి బాధగా ఉంది . బజారులో 
మనుషులను చూసేసరికి ఆమెకి ఒక 
ఆలోచన వచ్చి, ఎగిరి గంతేసింది . 
“ ఇవ్వాళ గొడుగు తప్పనిసరిగా 
తీసుకెళ్లాలి ! గాలి నా కళ్లకు ఇబ్బందిగా 
ఉంటుంది ! ” 
కానీ 
అమ్మ ఒప్పుకోలేదు ," గాలికి నీ 
గొడుగు ఎగిరిపోవచ్చు . 

దానిని 
వానాకాలంలో తీద్దాం .” 


Ame (Rain ) 


It was many, many days later 
that finally the rain fell. 
Momo was wakened 
by her mother s voice 
“ Get up! Get up! What a surprise for you ! " 


వానాకాలం 


చాలా రోజులు వేచి ఉన్న 
తరువాత చివరికి వాన 
కురిసింది . అమ్మపిలుపుతో 

మోమోకి మెలకువ వచ్చింది - 
“ లే ! తొందరగా లే ! 
ఆశ్చర్యకరమైన విషయం, 
చూడు ! " 


Momo did not stop to wash her face. 
She even pulled the boots 
onto her bare feet 
she was so excited . 


మోమో ముఖం కడుక్కోడానికి కూడా ఆగలేదు . 
మేజోళ్లు వేసుకోకుండానేబూట్లు వేసేసుకుంది - 
ఆమె 
చాలా ఉత్సాహంగా ఉంది . 


The pavement was all wet and new 
doodling she had drawn yesterday 
was not there any more . 
Instead , raindrops 
were jumping all over, 
like the tiny people dancing. 


బయట నడకదారి తడిగా , కొత్తగా ఉంది - 
నిన్న ఆమె గీసిన బొమ్మ 
ఇప్పుడు లేదు . 
అంతటా వాన చుక్కలు 
చింది తుళ్లిపడుతున్నాయి . 
ఆ దృశ్యం 
చిన్నపిల్లలు నాట్యం చేస్తున్నట్టు ఉంది . 


The street was crowded and noisy, 
but she whispered to herself , 
" I must walk straight, 
like a grown-up -lady!" 


18 


బజారులో రద్దీగా , 

గోలగోలగా ఉంది . 
మోమోతనలో తాను అనుకుంది , 
“ నేను పెద్దవాళ్ల లాగా 
తిన్నగా నడవాలి ! 


On the umbrella , 
raindrops made a wonderful music 
she never had heard before 

Bon polo 
bon polo 
ponpolo ponpolo 
ponpolo ponpolo 
bolo bolo pon polo 
bolo bolo ponpolo 
boto boto pon polo 
boto boto ponpolo 


20 


వాన చినుకులు అంతకు ముందెన్నడూ తాను వినని 
సంగీతాన్నిగొడుగు మీద చేస్తున్నాయి 

బోన్ పొలో 
బోన్ పొలో 
పోనా లో పోనాపొలో 
ప్పోలో ప్పోలో 
బోలోబొలో ప్పో లో 
బోటోబొటో పోస్వోలో 
బోటోబొటో పో పొలో 


The rain did not stop all day long . 
Momo watched it at times while she was playing 
the games at the nursery school. 


ఆరోజంతా వాన పడుతూనే ఉంది . 
నర్సరీలో ఆటలు ఆడుకుంటూ కూడా మోమో 
వాన చినుకులను చూస్తూనే ఉంది . 


Ив ?ЕВА-ОНООГ 


She did not forget her umbrella 
when her father came 
to take her home . 
She used to forget 
her mittens or her scarf so easily 
but not her umbrella . 


ఇంటికి తీసుకెళ్లటానికి వాళ్ల నాన్న వచ్చినప్పుడు 
ఆమె తనగొడుగు మరిచిపోలేదు . 
అంతకుముందు తన చేతి తొడుగులు , 
తల గుడ్డ ఊరికూరికే మరిచిపోతూ ఉండేది , 
కానీ 
గొడుగు అలా కాదు . 


The street was crowded and noisy , 
but she whispered to herself , 
" I must walk straight, 
like a grown-up- lady!" 


2 . 


బజారులో రద్దీగా , 
గోలగోలగా ఉంది . 

మోమోతనలో తాను అనుకుంది , 
నేను పెద్దవాళ్ల లాగా 
తిన్నగా నడవాలి !! 


On her umbrella , the raindrops 
made the wonderful music 

Bon polo 
bon polo 
ponpolo pon polo 
pon polo pon polo 
bolo bolo pon polo 
bolo bolo pon polo 
boto boto ponpolo 

boto boto pon polo 
all the way home. 


28 


దారి పొడుగునా వాన చినుకులుగొడుగు మీద సంగీతాన్ని 
వినిపిస్తూనే ఉన్నాయి 

బోన్ పొలోబోన్ పొలో 
ప్పోలో ప్పోలో 
పోపొలో పోపొలో 
బోలోబొలో ప్పో లో 
బోటోబొటో ప్పో లో 
బోటోబొటో పోస్వోలో 


Momo ( Peach ) 


Momo is a big girl now , 
and this is a story 
she does not remember at all. 


మోమో( పీచ్ పండు ) 


మోమో ఇప్పుడు పెద్దదయిపోయింది . 
ఈ కథ 
ఆమెకి అస్సలు గుర్తులేదు . 


Does she remember or not , 
it was not only the first day in her life 
that she used her umbrella , 
it was also the first day in her life 
that she walked alone, 
without holding either 
her mother s or her father s hand . 


ఆమెకు గుర్తు ఉన్నా , లేకపోయినా 
ఆమె 
గొడుగుతో నడిచిన మొదటి రోజు అది . 
అంతేకాదు, అమ్మ చెయ్యికానీ 
, నాన్న చెయ్యి 
కానీ 
పట్టుకోకుండా ఒక్కత్తే నడిచినరోజు కూడా . 


YASHIMA 


